వరాహ పురాణోక్త 
ల 
శ్రీగీతా మాహాత్య్యమ్‌ 
ఓం నమోభగవతే వాసుదేవాయ 
— 
ధరోవాచ: 
భగవ న్పరమేశాన భక్తి రవ్యభిచారిణీ । 
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో ॥ 1 
తా।॥। ధరాదేవి: భగవంతుడా! పరమేశ్వరా! (ప్రభూ! ప్రారబ్దాన్ని 
అనుభవించే మనుష్యులకు అచలమైన భక్తి ఎలా లభించగలదు? 
శ్రీవిమ్హుః ఉవాచ : 
ప్రారబ్ధం భుజ్యమానో హి గీతాభ్యాసరత స్సదా। 
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే ॥ 2 
తా॥ శ్రీవిష్ణువు: ప్రారబ్ధభోగియైన మనుష్యుడు నిరంతరం గీతను అభ్యసిస్తే 
ఇహలోకంలోనే ముక్తుడై సుఖాన్ని పొంది, కర్మలిప్తుడు కాకుండా ఉంటాడు. 
మహాపాపాతిపాపాని గీతాధ్యానం కరోతి చేత్‌ | 
క్వచి త్సర్శం న కుర్వంతి నలినీదల మంబువత్‌ ॥ 8 


తా॥॥ గీతాధ్యానం చేస్తే పద్మపత్రానికి నీరు అంటజాలనట్లు మహాపాపాలు, 
అతిపాపాలు కూడా అంటజాలవు. 


గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే । 

తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై ॥ 4 
సర్వే దేవా శృ బుషయో యోగినః పన్నగా శ్చ యే। 
గోపాలగోపికా వాపి నారదోద్ధవపార్షదైః ll ర్‌ 


450 శీ శమద్భ్బగవద్దీత శ్రీ 


తా॥ ఎక్కడ గీతాగ్రంథం ఉంటుందో, మరియు ఎక్కడ గీతాపాఠం 
జరుగుతుందో అక్కడ ప్రయాగాది సర్వతీర్థాలూ వెలయుచుండును; అచ్చట 
సమస్త దేవతలూ, బుషులూ, యోగులూ, పన్నగులూ, నారదుడూ, ఉద్ధవుడూ, 
పార్షద సహితులైన గోపాలురూ, గోపికలూ ఉంటారు. 
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే । 
యత్ర గీతావిచార శ్చ పఠనం పాఠనం (శ్రుతమ్‌ । 
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి స దైవ హి ॥ 6 
తా॥ గీతాపఠనం జరిగేచోట వీరి సహాయం శీఘ్రంగానే లభిస్తుంది. 
పృథ్వీ, గీతలు ఆలోచింపబడే తావున, గీతా పఠన -పాఠన -శవణాలు జరిగేచోట 
నేను సర్వదా వాసమొనర్హునని నీవు నిశ్చితంగా గ్రహించు. 
గీతాశ్రయో9_ హం తిష్టామి గీతా మేచోత్తమం గృహమ్‌ । 
గీతాజ్ఞాన ముపాశ్రిత్య త్రీ న్లోకా న్పాలయా మ్యహమ్‌ ॥ 7 
తా॥ గీతయే నాకు ఆశ్రయం, గీతయే నాకు ఉత్తమ గృహం. గీతాజ్ఞానాన్ని 
అనుసరించియే, నేను త్రిలోకాలనూ పాలిస్తున్నాను. 
గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః | 
అర్థమాహ్రాక్షరా నిత్యా సానిర్వాచ్యపదాత్న్మికా ॥ 8 
తా॥ గీత నన్ను గురించి తెలిపే పరవిద్య, బ్రహ్మరూపం అయి ఉంది; 
ఈ గీతాజ్ఞానం అవాజ్మానసగోచరం (అర్థ మా(త్రం), వినాశరహితమూ, నిత్యమూ, 
అనిర్వాచ్య పదాత్మికమూ అనే విషయంలో సందేహం లేదు. 
చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతో౭_ర్లునమ్‌ । 
వేదత్రయీ పరానందా తత్త్వ్వార్థజ్ఞానసంయుతా ॥ 9 
తా॥ వేదస్వరూపమూ, పరమానందప్రదమూ, తత్త్వ జ్ఞాన బోధకమూ 
అయిన గీతను శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునునికి బోధించాడు. 
యో౭_వ్రాదశ జపే న్నిత్యం నరో నిశ్చలమానసః | 
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరాం పదమ్‌ ॥ 10 


శ్రీ తగీతా మాహాత్యమ్‌ శు 451 


తా॥ గీతను నిత్యం సంపూర్ణంగా నిశ్చలచిత్తంతో పఠించేవాడు, జ్ఞానసిద్దుడు 
అవుతాడు; పిదప అతడు పరమపదాన్ని పొందుతాడు. 
పాఠే£_ సమర్థః సంపూర్ణే తతో౭_ర్ధం పాఠ మాచరేత్‌ । 
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః ॥ 11 
తా॥ సంపూర్ణంగా పఠింపజాలక, సగం మాత్రమే చదివితే గోదాన 
ఫలం లభిస్తుంది, ఈ విషయంలో సందేహం లేదు. 
త్రిభాగం పఠమాన స్తు గంగాస్నానఫలం లభేత్‌ । 
షడంశం జపమాన స్తు సోమయాగఫలం లభేత్‌ ॥ 12 
తా॥। ఏకతృతీయాంశాన్ని (మూడవ భాగం) పఠించే వాడికి గంగాస్నాన 
ఫలం లభిస్తుంది; ఏకషష్టాంశాన్ని (ఆరవ భాగం) చదువు వాడికి సోమయాగ 
ఫలం లభిస్తుంది. 
ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః । 
రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసే చ్చిరమ్‌ ॥ 183 
తా॥ ఒక అధ్యాయం అయినా నిత్యం భక్తితో పఠించేవాడు రుద్రలోకాన్ని 
పొందుతాడు; అక్కడ శివానుచరులైన గణాలలో చేరి చిరకాలం ఉంటాడు. 
అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః । 
స యాతి నరతాం యావ న్మన్వంతరం వసుంధరే ॥ 14 
తా॥ వసుంధరా! ప్రతిదినం ఒక అధ్యాయం గాని, ఏక చతుర్జాంశాన్ని 
గాని పఠించేవాడికి మనుష్యత్వం మన్వంతరం వరకూ ఉంటుంది. 
గీతాయాః శోకదశకం సప్తపంచ చతుష్టయమ్‌ | 
ద్వౌత్రీ నకం త దర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః ॥ 15 
చంద్రోలోక మవాప్నోతి వర్నాణా మయుతం ధ్రువమ్‌ । 


గీతాపాఠసమాయుకో మృతోల_ మానుషతాం వ్రజేత్‌ Il 16 
తా॥ పది, ఏడు, ఐదు, నాలుగు, రెండు, మూడు, ఒకటి లేక అర్ధశ్లోకాలను 


452 శీ శమద్భ్బగవద్దీత శ్రీ 


పఠించే మనుష్యుడు చంద్రలోకంలో వెయ్యి ఏళ్ళు ఉంటాడు; ఇలా గీతాపాఠ 
నిరతుడైన వాడు మరణానంతరం దేవత్వం పొందుతాడు. 

గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమామ్‌ । 

గీతే తుచ్చారసంయుకో మ్రియమాణో గతిం లభేత్‌ ॥ 17 

తౌా॥ అతడు మళ్ళీ గీతాపాఠమొనర్చి, ఉత్తమమైన ముక్తిని పొందుతాడు. 
మరణసమయంలో గీతాశబ్దాన్ని ఉచ్చరిస్తే సద్గతి లభిస్తుంది. 

గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతో9_పి వా । 

వైకుంఠం సమవాప్పోతి విష్ణునా సహ మోదతే ॥ 18 


తా॥ గీతార్థ శ్రవణానురక్తుడైనవాడు మహాపాపియే అయినా వైకుంఠాన్ని 
పొంది విష్ణునితో కూడి ఆనందిస్తాడు. 


గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః | 

జీవన్ముక్తః స విజ్లేయో దేహాన్తే పరమం పదమ్‌ ॥ 19 

తా॥॥ కర్మిష్టి అయ్యి గీతార్థాన్ని ధ్యానించే వాడిని జీవన్ముక్తుడని గ్రహించు; 
మరణానతరం అతడు పరమ పదాన్ని పొందుతాడు. 


గీతా మాడ్రిత్య బహవో భూభుజో జనకాదయః । 
నిర్ణూతకల్మషా లోకే గీతా యాతాః పరం పదమ్‌ ॥ 20 


తా॥ గీతను ఆశ్రయించియే జనకాది రాజులు ఇహలోకంలో 
పాపముక్తులని ప్రసిద్ధిపొంది, పరమగతిని పొందారు. 
గీతాయాః పఠనం కృత్వా మాహాత్యం నైవ యః పఠేత్‌ । 


వృథా పాఠో భవే త్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః । 21 


తా॥ మాహాత్యమును చదవకపోతే గీతాపాఠం వ్యర్థమై, శమయే 
మిగులుతుందని చెప్పబడుతోంది. 


శ్రీ తగీతా మాహాత్యమ్‌ శు 453 


ఏత న్మాహాత్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః । 

సత తృల మవాప్నోతి దుర్లభాం గతి మాప్పుయాత్‌ ॥ 22 

తా॥। మాహాత్యంతో కూడా గీతను పారాయణ చేస్తే, చెప్పబడిన ఫలంతో 
పాటు మోక్షం కూడా లభిస్తుంది. 

నూత ఉవాచ : 

మహాత్య మేత ద్ల్గీతాయాః మయా ప్రోక్తం సనాతనమ్‌. 

గీతాన్తే చ పఠే ద్యస్తుయ దుక్తం తత్ఫలం లభేత్‌ 23 

తా॥ సూతుడు: ప్రాచీనమైన ఈ గీతామాహాత్యాన్ని చెప్పాను. గీతను 
పారాయణం చేసిన పిదప దీనిని చదివిన వారికి చెప్పిన ఫలం లభిస్తుంది. 


ఇతి శ్రీవరావ - వురాణో శ్రీగీతామాహాత్స్యం నమాప్తమ్‌. 
ఇది శ్రీవరాహపురాణాంతర్గతమగు గీతామాహోత్య్యము. 


శ్ర 


